Registered No. HSE -49/ 2016 


దేశ్ 
ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ 


FAC 


T 


ANDHRA 
PR 


GICATE 


आध्रप्रदेश 


PRADESH 


A 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


గా 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No. 11 


AMARAVATI, FRIDAY, MARCH 13, 2020 


G.805 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc ., 


REVENUE DEPARTMENT 

( Land Acquisition) 
DECLARATION NOTIFICATION 


Rc.No. B / 233/ 2019 

Date : 11 - 12 - 2019 
ప్రకాశంజిల్లాభూసేకరణ ప్రకటన 

ఫారం నెం . VII 
( 2013వ సంవత్సరం 30వ చట్టం వలన భూసేకరణ , పునరావాసం, పున : స్థాపనలో న్యాయపరమైన నష్టపరిహారం పొందే పారదర్శకత 
చట్టంలో సెక్షన్ 19 (1 ) మరియు ఆంధ్రప్రదేశ్ నియమావళి 2014లో రూల్ 25 , సబ్ రూల్ (1 ) ననుసరించి ) 

రూఢి ప్రకటన 
ఈ దిగువ నుదహరించిన షెడ్యూలుదాఖలా భూములను ప్రజాహిత ఉపయోగర్థం అనగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఇ 
1 బ్లాకు యొక్క టెయిల్ చానల్ నిర్మాణము కొరకు భూమి కావలయునని శ్రీయుత స్పెషల్ కలెక్టర్ (భూసేకరణ ) పూల సుబ్బయ్య వెలిగొండ 

ప్రాజెక్ట్ , ఒంగోలు వారు భావించునందున , 2013 సంవత్సరం 30వ చట్టంలోని 15వ విభాగం ననుసరించి సంబధిత వ్యక్తుల నుండి 
వచ్చిన అభ్యంతరములపై విచారణజరిపినపిమ్మట శ్రీయుత స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ), పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలు 
వారు సంతృప్తి చెంది ఈ దిగువ షెడ్యూలుదాఖలా భూములను ప్రజాప్రయోజనముల నిమిత్తం భూసేకరణ గావించుటకు నిర్ణయించినారు . 
ఈ క్రింది రూఢి ప్రకటన 2013వ సంవత్సరం 30వ చట్టంలోని 19( 1) విభాగం ననుసరించి చేయబడినది . 

రూఢి ప్రకటన 
శ్రీయుత స్పెషల్ డిప్యూటి కలెక్టరు,(భూసేకరణ ) ఆర్ & ఆర్ యూనిట్ , కంభం వారు 2013 సంవత్సరం 30వ చట్టంలోని 19(1 ) 
విభాగంననుసరించిన ఈ దిగువనుదహరించిన షెడ్యూలుదాఖలా భూములు మరియు సుమారుగా వాటి విస్తీర్ణంలను ప్రజా ప్రయోజనమునకై 
అనగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ క్రింద 14యల్ మేజర్ ఆప్ ఇర్ బ్లాక్ ఆప్ ఇ యమ్ సి కాలువ నిర్మాణము కొరకు భూమి 
అవసరమైనదని ఇందుమూలంగా ప్రకటన చేసియున్నారు . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE, March 13, 2020 


షెడ్యూలు 
మండలము : అర్ధవీడు 


జిల్లా: ప్రకాశం 


గ్రామము నెం : బోగోలు 


చెట్టు 


క్రమ | సర్వే | పూర్తి 

తరగతి / 

|భూసేకరణ సంబంధిత అసామీ పేరు , సంబంధిత అసామీ పేరు సరిహద్దులు | 

క్రింది | ( పట్టాదారు ) మరియు | ( అనుభవదారు ) మరియు | ఉతర | దకణ తూర్పు పడమర 
| సంఖ్య / నెం ./ |విస్తీర్ణం 

మరియు 
భూస్థితి విస్తీర్ణం చిరునామా చిరునామా 

కట్టడముల 
సడిసెం. య . నెం . ఎ . సెం . 

వివరాలు 
1 | 2 | 3 | 4 | 5 

8 | 9 | 10 | 11 12 
1 |49/ 18 / 3 . 16 | సర్కారు | 1. 18 | చేగిరెడ్డి చిన్నకాశిరెడ్డి చేగిరెడ్డి చిన్నకాశిరెడ్డి 

| 55 | 49/ 2 49/ 1 

దుక్కి 
పుంజ తండ్రికాశిరెడ్డి |తండ్రికాశిరెడ్డి 

చింత - 1 

బావి- 1 
చేడిరెడ్డి నారాయణమ్మ చేడిరెడ్డి నారాయణమ్మ 
భర్త ఓబులరెడ్డి |భర్త ఓబులరెడ్డి 

దుక్కి 
మొత్తం విస్తీర్ణం | 


55 


1 . 39 


జి .గంగాధరగౌడ్ 
స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ) 
పి .యస్. వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలు. 


- - X - - 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , Www.apegazette . cgg. gov.in 


